కవి 
ముదిన ర్తి కొండమాచార్యులు 


Publishers : 
V. V. NAIDU & SONS 


TRUNK ROAD కః NELLORE 


సర్వములు (ప్రచారకులవి 


మయూల్యము 


fox 


పీఠిక 


రసభరితమై, ధ్వనిగర్భితమై, జొచిత్యసమన్వితమై, ఉదా త్తభావ 
సందీపితమైన రచనమే కావ్యమన(బరగును. కఠిన జీవిత సమస్య 
లెదురొ-నినపుడు యాతనచే పీడింపబడు మానసముపై పీయూషధార, 
బోలు భావమును వెలారించి, కావ్యకర్త దానికి సాంత్వన సుఖమును 
చేకూర్చును, పాఠకుని చిత్తమున జ్ఞానప్రదీపమును నిలిపి, అజ్ఞానమును, 
అహంకారమును, అంధకారమును తొలగించు మహనీయుడాతడు. 


“ ధర్మదీక్ష ” (గ్రంథకర్త ఇట్టి మహనీయుడని ఈతని (గ్రంథమే 
చెప్పక చెప్పుచున్నది. సత్యమునెటిగిన మానవుడు భయసంశయముల 
నుండియు, మోహ దుఃఖములనుండియు ముక్తినందును. ఈ మహ త్తర 
పాఠమును శ్రీ ముదివ ర్తి. కొండమాచార్యులుగారు తమ (గ్రంథమున 
న్య క్రీకరించిరి, 

సుప్రసిద్ధ తీర్థంకరుడు వర్థమానుడును, శౌక్యసింహుడును, 
వరలినకాలమది, రమారమి రెండువేల యేనూఖేండ్లకు మున్ను భారత 
వసుంధరలో జోడుజ్యోతులవలె శతేజరిల్లి మనుష్యలోకమును౦డి 
అజ్ఞానాంధకారమును తొలగించిన మహాత్ములువారు ! జీవకారుణ్యమును, 
(ప్రేమత తపమును, అహింసాసిద్ధాంతమును బోధించిన ఆచార్యులువారు, 
“ధర్మచక్ర ప్రవర్తన సూత్రము” ను మనుస్యహృదయ ఫలకములందు 
ప్రతిష్టింప . నిశ్చయించిన, పరివ్రాజక చక్రవర్హులువారు । కలియుగమున 
జనించిన త్యాగమూ ర్తలలో అగ్రగణ్యులు వారు ! 


(గ్రంథకర్త పల్కులను పరిశీలింపుడు 


జ్‌ అమలజ్ఞానఘరీచి మాలికలచే నజ్రానగాఢా౦ధకౌ 

రము మాయించెడు చండభాను(డు దయార్జుస్ఫీతచిత్తుండు, శాం 
తమనస్సద్ము(డు నిర్వికల్పహిత బోధజ్ఞా నపూర్ణుండు జై. 
నమతాచార్యు(డు fore నామ 


“ తనగాటం౦పు( గవుంగిటిందవిలి నిద్రాపారవశ్యంబు బొం 
దినకాంతామణి బాసి యాత్మభుజమాణిక్యాసనంబందు, నె 
మ్మనమారకా వసియింపనిచ్చ గొను సామ్రాజ్యేందిరంద్రోసి, ని 
ర్జన 'ఘోరాటవులందు నిశ్చలమతికా సాధించె. గై వల్యమున్‌, స 


స అలరుచు మేల్మిప్రామినుకు టందెలుమోయ(గ నేతపస్వి వొ 
జ్నీలయమునం దమందగతి నృత్య మొనర్చునా పల్కుబోటి; చం 
చల చరితేంద్రియాశ్వముల( జక్కనదల్చెడు ధీరుడెవ్వ( డ 
య్యలఘు(డు వర్థమాను(డు మహాత్ముండుగాడె తలంచిచూడ (గన్‌. ” 


“ మమతల! బాజద్రోలితివి; మారునిమాయల గెల్చి నిత్యసౌ 
ఖ్యము ఘటియించు మోక్షసదమందితి; సంసరణాంబురాశిలో 
నమును(గు జీవరాసుల కనారత భద్రపథమ్ము జాటు నికా 
విములచరి [క ! గౌతమమునీ ! అలతికా గొనియాడ నేర్తునే ఫ్‌ 


* సరమోదారగుణాకరా ! నయన నిర్వాణంబుగావించు సు 
సిర సాభ్యామృత మూ a PN a 
థి అధి 


బౌద్ధమత జై నమతాచార్యులిర్వురు శిశునాగవంశభూపాలుడై న 
బింబిసారు డేలుకాలమున మనదేశమున విజృంభించిన దురాణారములను 
దూరీకృత మొనరించి తను తపోనుహినుచే పలువుర మానసములను 


పునీతము లోనరించి ధర్మపతాకమును ప్రతిష్టించిరి. _బింబిసారుని 
కుటుంబమున తలయె త్తిన విషమపరిస్థితినుండి కవి తన కథావ స్తువును 
సృష్టించుకొనెను. స్థిత ప్రజ్ఞ నెలుగక బింబిసారుడును, అజాతళ్రువును 
ఉ(ద్రేకభరితహృదయులై ముప్పుదెచ్చుకొనిరి. తండ్రివలన తల్లి కెగు 
ఘటిల్లె నని యూహించిన తనయుడు తండ్రిని కారాగారమున బంధించెను. 
యాతనబడి, విషముగొని జనకుడు నేలగోలెను, సళ్ళా త్తాసముచే 
తనూభవుడు పొగిళను, 

“ రాజగృహప్పురి కనతిదూరంబునందు 

శాంతిదేవత నాట్యంబు సలుప్పనట్టి 

వేణువనమును భిక్షుక వితతితోడ( 

బావనమొనర్చె దుద్ధుండు భద్రమూ ర్తి. క్‌ 
ఆ మహాత్మనిజేరి అతడు శాంతిభిక్ష నర్టించెను. గ్రంధకర్త ఆంగ్ల 
సంస్కృతాంధ్ర సాహిత్యములను చక్కగ పరిశీలించిన మనీషియని 
పాఠకు లవలీలగ (గ్రహింప జాలుదురు. 


“కడలి గర్భంబునకా మాటువడిన యట్టి 
మౌ క౦ంబులవ౦టి సన్మాన్య చరితు 


లెందరీ ధారుణీస్థలి యందడంగిరొ : 
అ చంచలంబై న జగతి శాశ్వత మెదోయి ?” 


ఈ పద్యము Thomas Gray రచించిన “Elegy in a Country - 
Church-yard” అను సుప్రసిద్ద రచనమందలి భావశద్దలతను తలప్పనకు 
దెచ్చును, 

(గ్రంధకర్త నైసర్గిక ప్రతిభా సమన్వితుడైన భాగ్యశాలి. యువకుగ్రై 
ఈతడు వ్య్రీకరించిన భావనాళ క్తి అద్భుతమై యుండుట గని పరమా ' 
నందము నందుచు క్రమ వ్రతము కతన జగతియంధలి మహాకవులలో 
నొకడు కౌజాలునని అశపడుళున్నాను. 


“దిలుగు మొగుళ్లు పందిటను జిక్క(గ( బూచిన జాదులబ్లు తొ 

రలగమి యామినీ కచభరంబునకుకా సొబిగుకా ఘటించుచుకా 
బోలప్పవహించె; సత్త్వ గుణ పూర్ణ విశుద్ధ మసంబు రీతి ని 
శ్చృలమయి శాంత మై ప్రకృతి సమ్మదము౯ సమకూర్చె నెంతయున్‌.” 
గ్రంథకర్త భావనాళ క్రి యెట్టిదో దృష్టాంతీకరించుటక్షై ఈ యొక్క 
పద్యము నిందు పేర్కొంటిని, 

“సమ్యక్‌ చారిత్రంబును 

సమ్యక్‌ జ్ఞానంబు సరస సమ్యగ్వాక్కుల్‌ 

సమ్యక్‌ దర్శనమును మజిీ 

సమ్యక్‌ కరణమును గూర్చు సాయుజ్యంబుక” 
తథాగతుడు బోధించిన అష్టాంగ మార్గమును కవి ఈ పద్వమున కౌళల 
ముతో 'సంకేసముగా నుదాహరించెను, 

ఈ దృశ యుత్కష్ట కృతులను [గ్రంథకర్త సెక్కింటిని రచించి 
ప్రపంచ ప్రఖ్యాతి నందునని విశ్వసించుచున్నాను. తన గురువర్యులును, 
సుప్రసిద్ధ రచయితలునై న శ్రీ వరిగొండ, సత్యనాయణమూ రీ సంతులు 
గారికి కని తన కృతిని సమర్చించుట ముదావహము. 

Camp 5 
అ | జొన్నలగడ్డ, సత్యనారాయణమూర్తి 

6-145 7. య కా 
సరమ వాత్సల్యమున ఈ నా ఛిలు కబ్బమునకు “పీఠిక నను గ్రహించిన 
'సాహిత్యభూషణ” 
“భారతీతీర్ల' బ్రహ్మశ్రీ జొన్నలగడ్డ. సత్యనారాయణమూర్తి 
యం. ఏ,, బీ, యల్‌ గారికి వందనసహస్రములు, 

గ్రంథకర్త, 


6:8 ప 
(గ సాన 
MEDC సాలా 


నవ్యాంధ్ర సాహిత్యపీధులు భావకవి బహ్మాలతోం 
గలకోలలాడుచున్న వి, స్లోదరమణేయహృదయులు వుట్టి 
అం[ధ కవితాశ్న[త్రమున కావ్య సువర్షసస్యము ఫలింప 
'జేయుచున్నాదు. ఇశెట్ల్టు తెనులపనేల కవితాదుర్శిత 
న్‌ు a 
"మొదవ(గలదు ? 


నాటినుండి చేంటివజకు సర్వతోముఖముగ పరి 
"వ్యా క్తీగాంచిన అంధ కాన్యజగత్తునందు బుద్ధ భగవానుని 
పవ్మిత ధర్జబోధామృతమున వెల్లివిరిసిన కావ్యములు చాల 
తక్కువగ నున్నవి, ఆ భావము మదినిడుకొని జాతిగుండె 
లను కజగంపయాలి ఒక పవి్నిిత నంబేశమును లోకమున 
వ్ల్‌్ప్రింప:గల ఈ వారి తక బొద్దగాథను నా కొనల (వాయ 

ధి న 
(బేశేచిన నా గువవర్యుని పాదయుగమున నా కవితా లతిక 
యందు: బుష్పించిన ఈ (పధవుకాన్య (పసూనమును భక్తి 
'తాత్సర్యముల నిడుకొంటిని, 


నొ కృతికిట్ట యాకృతి నొసల నన్ను మన్నించిన 
అనూన కవితా స్మామాజ్య పట్టభ (దులు--యశస్టిలకులు 


నగు బ్రహ్మశ్రీ ఉప్పల. నరసింహ శర్మగారి కరన jo 
తము కృతజ్ఞుండను, 


ఈ యల్బ కావ్యములోని గుణములను “గోరంతలు 
కొండంతలు?గ నెన్న తవు విశాల (ప్రసన్న హృదయములు 
వెలువజచి నాపై అమోఘాళీః కసుమముల వర్షించిన రన 
సిన్గులగు కవీశ్వదలకు భ్‌ శ్రపూర్వకనమోవాకములు, 

తల్లి చనుపాలతో నలవడీన బిడ్డల తొక్కు పలుకులు 
రసార్ష) స్య్ధారవీనువ్విసలూరించునను అనవే ఈ ఖండ 
కావ్యము బ్రాలని గుణగ్రహణపారీణులు నరసుల=ి 
'బరిగణింపకుందుదుగాత. నని శేలళ్ళోడ్ని 'వేడుచున్నాను, 


ముదివ రి కొండ మాచార్యులు, 


చ 


ఏ యమృతంపులగ్నమున నే జనియించినవాండనో భవత్‌ 
శ్రీయత పాదసన్నిధి వసించుచు త్వన్మృదువాక్యసార ముకా 
హోయిగంగ్రోలు భాగ్యభలమందితి - ర్రావరిగొండ సత్యనా 


రాయణమూంర్థి : దేశికవరా ! కయికోచె నమన్శత౦బులన్‌ _ 


నేనెవ్వండ, ననల్ప గద్యకవితా నిస్తుల్య సద్విశ్వ ధా 
చీ నిర్మాణకళామహాత్త 5 జిత సీరేజోదృవుకా, జానకీ 
ప్రొణాధీశ పవిత్రనామ జప దివ్యానందసామూజ్య ల 
" శ్టానిత్యవ్రణయాద్ధిమగ్నమతి నికాగి ర్తింప ధీమన్మణీ £ 


కీ ర్రిశేషుని గోపాలకృష్ణయార్యు 

వ ౭ 
నాత్మజనకుని ముక్రికన్యాహృదబ్ద 
మధుకరస్వామి, భ_క్తిసంభరితమధుర 
“భావలహారులి( దేల్చవే పావనాత్మ : 


తెలినునుమంచుసోన తరితీపుల కమ్మని పండువెన్నెలల్‌ 
చిలుకు కటాక్షమాలికల లేనగ వింపుఘటింప( బూర్షవ 
తృలకనుసల్పు దీవనలు సత్యముగా ఫలియించెం గానిచో 
నలుగులువాటు నే జడుహృదబ్దమునం గవితామరందముల్‌ , 


గురుదవ్నీణ 


కవితాకమవసంత చూతతరు శాభాకోకిలకా మిమ్ము మేల్‌ 
చవులందేల్చు కవిత్వముకా బొనరుపళా శ కుండ నే నాదునే? 
భవదీయామల పాదపీఠయుగసేవార క్రిమై( బద్య ప 

ల్లవ జాలాంజలినిత్తు. గై కొనవె లీలా పూర్ణవాత్సల్యత న్‌. 


ఆంధాంగ్ల విద్యామహాంభః (సవంతుల 
కూలంకష ప్రజ గొనినవా(డు 
నిర్మలోదారసద్దర్మ వీజములకు( 
థి 
గేదారమగుమది6 గెరలువా(డు 
అవ్యయానంధ దిహ్య మరంచమువెలార్చు 
దరహానవదన పద్మంబువాండు 
అతిమానుషమనీష నందియు( గీర్తికె 
భావాన నుబలాట పడనివా(డు 
మానసీయ చరితుండై నట్టి గురుదేవు 
పొాదయుగళినిడిన నాదుకృతికి 
అమృతఖండ మైన యాం ధ్రభూమీస్థలి 
యూ నో 
నిలువ నింత నీడ కలుగుగాక. 


ఆశిస్సు 


యువకు(డును, వృద్ధికాముండు, యోగ్యత ము(డు 
సాధుశీలుండు కొండమా చార్యసుకవి 

ఉ త్తమకళాను భవ్యత నొప్పు నతండు 
సురుచిరవివేక విజ్ఞాన ళోధితుండు. 


తనకు నాయందు. గల్మపేమ( దనదురచన , 
* ధర్మదీక్ష" ను గృతియిచ్చి, ధన్యుఃజే సె; 
(శ్రీరఘూ త్రము కరుణొతిరేకమునను 
ఆయురారోగ్య లక్షుల నలరుగాత | 


వరిగొండ. సత శ్రనారాయణమూ ee 


“కళా ప్రపూర్ణ శతావధాని 


(క్‌ హ్మ్‌ శ్రీ 
చెళ్ళపీళ్ళ _ వెంకట శాస్త్రిగారు. 

ఆశీ; కుకలోపరి ;--- 

మో పుస్తకం చాలా భాగ్గం చదివి చూచాను, అనర్షళ 
మైన ధారకలిగి నిద్ధష్టమై హృద్యమై కింబహునా సర్వథా 
భాన్యుమై యున్న ది-మో రచన మో భావ్యభివృద్ధికి 
డ్య|ోతకంగా  నున్నదనుటకు సందియములేదు. _ఇదియే 
సూూత్మప్రాయవమగు నా యభిప్రాయము, 


“sls | . వెం! ₹శా॥ శతావధాని, 


వెజవాడ $1.46 


“నవ్యాంధ్ర కవి బ్ర హ్మ్‌ 
ఆచార్య 


అజ్మా శ్రీ 
రాయప్రోలు - సుబ్బారావుగారు. 


ఉస్మానియా విశ్వ విద్యాలయము. 


మొత వూ! 


తొలిచూలి పెయ్యవలె, వం 

కలుతీణీన నిగారించెడి సీ 
తొలకరి క్రైతల క 

తల, ఫలియించెను పునాస ; ధన్యుఢవు లేవీ : 


రచియింపవయ్య మంగ 
ల్యచాకుషీలాలసా విలక్షణ దీక్షజా 
(ప్రచురముగాకా యావన్నవ 
సచేతనా చేతన (ప్రసన్న మధురిమల్‌ 


అవితాకుణీరం 

మారేడుపల్లి భవదీయుడు 
సికింద్రాబాదు రాయప్రోలు - సుబ్బారావు, 
10 బీ 48 


ద్రిహ్మ శ్రీ 
వింగళి- ల క శ్రకౌంతంగారు, రర ఇ 


(Reader & Head of the Department of Telugu, 
Andhra University.) 


ఆర్యా! 


మో “ధర్శదీకు అందిన వెంటనే తుదిచాక చదివ్లొ 
తిని, మోశ్రైలి వాల సరళ సుందరముగా నున్నది, బౌద్ధ, 
గాథ యగుటయు, సౌందరనందము పలుకుబడి (ప్రతిబింబించు 
రచన యగుటయు కారణములుగా నాకీ కావ్యము, ఎక్కు 
మక్కువ గొళ్చెను. 


ఉత్తర్యత, మోరింతేకంచు ఎక్కువ పెద్ద పు స్తక్త 
ములు ([వాయగలథ, (వాయగల శ కిని పరమేశంఠరుండు 
. an 
మోర (పసాదించుగాక , 


గుంటూరు | 


22.12.45 పి౦॥ లక్ష్మీకాంతం, 


మ 
వేటూరి. ప్రభాకరశాస్త్రిగారు 


ఆర్య ! వందనములు, 


మో లేఖమును బట్లి మాద కాలం బస్నిప్రాయపు 

వారని తెలిసినది, కాని “ధ రృ ద్‌ మ యను మో రచన 
x జ యు యం! పై 

మును బట్టి చూడగా బరిణత ee న్‌ (డ్రై ఢకవికిం బై 
ఎేేముగా మోర కాననచ్చుచున్నాడు., వ సృవ్ర అన్న తర సవ్ర 
సుడిగుండములు గల కరుణరన వాహిని ! పృమునంటి దిన్య 
.కధావ స్తువులను (మత వై ముఖ్యము] నుస్టగంచి స్బెంగార 
[ప్రయమరములైన పురాణ కథావస్తువ్రలకే మనపూట్వలు 
ముచ్చటపడిరి గదా |! 


మాబోటి బుద్దిమంతులు దయాధర (పచురములైన 
ధి @ ర 
కథల నిట్టి వానిని గాన్య వస్తువులుగా. గొని సరన రచనా 


సామర్థ్యమును సఫల పజుచుకొందురు గాక | 


మోా కవిత మంచిశయ్య, పాకము, భావపరిపాకము 
కలదై ఆనందము గొల్పుచున్నది. అపూర్వ కావ్యభూమలచ్చే, 
నాం(ధ్రసరస్వతి నలంకరించుచు నాయుష్పంతులై కీ ర్రిపం 
తుతె మీధ వెలయుదురు గాక ! 


తిరుపత్తి 
మకర సంక్రాంతి 


వేటూరి, (ప్రభాకర శాస్త్రి 


“ అభినవతిక్కన* “సాహిత్య స్థాపక 


వ 
దుర్చా. సుబ్రహ్మణ్య శర్మగారు 
{Retired Lecturer in Telugu, * R. College) 


చిరంజీవి ముదివరర్తి. కొండమాచార్యులకు.___ 
చుర్భా. సుబ్రహ్మణ్యశర్మ ___ అనేక వేదో కాశీర్వాదములు.._ 


మీ కవితాధార అనర్లశముగాను, శైలి (ప్రసన్నము 
గాను, రచన రసనంతముగాను నున్నవి, కథలోనే కరుణ 
శేకొల్పు నంశములు అనల్పముగా నున్నను, మీరు దానిం 
దిద్ది తీర్చిన "తెలంగ హృద్యముగా నున్నది. ఇంత చిన్న 
నయస్సున శే (ప్రజ్ఞ యిట్లు. పరిణతమగుట ఫురాకృత సుకృత 
=పుర్షిసాకము, భగవంతుడు మోకు దీస్థాయు వొసంగి, ఇంత 
కన్న. 'బెద్దకృతులు (వాయుటకు నలయు బుద్దిపాటవమున్సు 

ది థి 

దీక్ష్షయు లభింపం జేయుగాతనుని యాశంసించుచున్నాను, 


ఇ॥ ఇరువది వత్సరంబులకె యింత ప్రనన్నముగా, మృదూ క్తి నుం 
దరముగ, “వీరి శాంతి 'కరుజల్‌' గల్బగాథిను దిద్ది 
పరిణతి పూర్వపుణ్య పరిపాకముగా గణియింతు జామ్ము ; ధీ 
వరః చిర మాంధ్రికిబ్లై వరివస్య మొనర్చి యశమ్ము గాంచుమా, 


"౦5 


క॥ “అభినవ కవితాచార్యుండు” 
“ప్రభాకరుడు” కింకవీభపంచానను(డు"న్‌ 
శుభమతి'“లక్ష్మీకాంతము' 
నభినందించిరి నినుకా గృతార్జుండవు కవీ 1 


చెల్లూ రు ఇటు 
112.46 | 'దుర్భా. నుబహ్మణ్య శర్మ 


CER) 


(శ్రీమదిత్యాది (శ్రీయతులు 
రాళ్లపల్లి. అనంతకృష్ణ శర్మగారు 
య 0 దు 
అం(గోపాధ్యాయులు 


మహారాజా కాలేజి ' 


ఆర్య ! 


తమ 'ఢ రద మ సాంచేముగా చదివిజిని, తామే 
'పాయకుంకినచో. ఇది తనుకు “ప్రథమ (ప్రయత్న? మను 
భానము నాకు కలిగియుండదు, భావ, భావములు రచన. 
అన్నియు మంచి పక్వతను వాటుచున్నపి, (ప్రథమ ప్రయత్న 
వంత సఫలముగా సర్వాంగ సుందరముగా పరిణమించుట 
సృష్టిలో అసాధారణము, చోల నంతేసించితిని, (పతి పద్య 
మును సంస్కృ తాం[ధములలో తమకుం గల ధారాళమైన 
చొరవను, భావముల చిక్కందనమును, అంతకన్న నెక్కు. 


వగా చిత్తనంయమమును వెలువజుచుచున్నది, తెలుంగు 


023 


తల్లి మిావలన ఇంకను పలువిధముల ఉ తరో 4 
ఉత్కృష్ట వై ౦కర్యములు లభించునని - యొదురు మాచ 
చున్నది, 


ఎక్కున (వాయలేను. 


1135 కృష్ణమూర్తిప్పురం ఇట్లు 
మెసూరు భవదీ యుండు 
అర 
62.46 రొ, అనంతకృష్ణ శర్మ 


“కభశ చ శ్రభర 


ద్రహ్మ శ్ర 
చింతా _ దీక్షితులుగారు. 


(కథానో సాధ్యాయులు 
(పభుత్వ బోధనాభ్యసన పాఠశాల, 


చి! ము, కొండమాచాత్యలకు_దీక్షీతులు ఆశీర్వ 


వచనములు 


సిన వాసిన ఉత్తరమూ పంపిన “ధర్షదీమ అనే 
'కావ్యనూ అందినవి, 


“ధర్భదిక” చదివితిని, అందలి కథ చక్కగా 
శూకుచి, కథ సాగించడంకూడా చక్కగానే జరిగినది, 
పద్యములు కుంటుపడకుంజా ధఛానాళముగా నడుచుచున్నవి, 
భాష మృదువుగా ఉన్నది, ఉొలికృతి ఇంతేచక్క_గా నిర్వ 
పీంచక లిగినందుకు నిన్ను అభినందిస్తున్నాను, 


కనిగిరి 
bs చింతా = దీక్షితులు, 


OX 


పిద్వాకా, మేడవరం రామచంద్రశాస్తిగారు 


(యీ 
ఆంధ్ర (ప్రభానో పాధ్యాయులు 
మిషన్‌ హైస్కూలు, 
మి[తరత్నమా | 
ఉ॥ నెమ్మదికెన్ని చందముల నీటుగదిద్దిన ముద్దు బల్కులన్‌ ' 

సమ్మదమావహిల్లి నిటు చక్కని జొడల సాగిపోవ(గా 
సుమ్ము కవీంద్రసూరిజన సూక్తుల సన్నుతికెక్కె సీషయిన్‌ 
ముమ్మరమైన ప్రొఢగతి మోదము గూర్చుతమాకు నిత్యమున్మో 

తిరుపతి | . 


లు 3 
నట మడవరం రామచంద్ర శాస్త్రీ, 


'డఆ్రహ్మ శ్రీ 
చేబోలు - సుబ్రహ్మణ్య శర్మగారు. 
పలుకు( దనమ్ముసుందరము భావసుమంబుల సొంపు హృద్యమా 
ఖ్యల పరువుందనమ్ము కవికర్ణరసాయన మార్య ధర్మముల్‌ 
సలలిత మార్గదర్శక రసస్ఫురణమ్ములు కొండమార్య ! సీ 
రి 
కులుకుల “ధర్మదీక్ష” పలుకుం జెలి. దేటగం బాడంజూచినన్‌. 


తిరుపతి + 


10-3-4689 చేబోలు - సుబ్రహ్మణ్య శర్మ. 


‘CE 


అర (గీ | 
ప్రబ్‌ లం 


4 us 
బ్రులవన్మోహ మహాంధకారమున నిర్వాణాధ్వముందప్పి సం 

చలితోత్తుంగవిషాదభంగభరసంసారాంబుధిం దోంగి యా 

కులతకా దిక్కులు పిక్కటిల్ల భృశమాక్రోశించు జీవాత్ములా 


రః లసత త్త సుధారసంబు నిజకరప్రీతిమై (గ్రోలుండీ | 
స అలాని ఆట [35] యా 


సకల ప్రాణిచయంబు లీశ్వరుని సత్సంతానమై యుండ హం 

తకు లాత్మాభ్యుదయార్లమిచ్చు పళురక్తం బాతండాశించునే ? 
cu ర 

అకటౌ ! బిడ్డల నాహుతింగొనంగ నెట్ల ంగీకరించుజా దురా 

త్మకుండై నం జనకుండిదే పరమసత్యంబేల చింతింపరో | 


కటికియెడందతో ( గబికుంగత్తుఆ గొంతులుగోయు పాపులకా 
గటకట ; జంతువుల్‌ నరులుగా. గలనై నం దలంస వెందు న 
క్కటికము. జూపనొం; ఐసులంగాజకియవెట్టు కిరాతులార ! యిం 
తటివగు దారుణక్రియల. దై వమెటుల్‌ సహియింప నోపెడీజా? 


ధర్శదీత్ష 


వృంతము వీడి నేల (బడి వేల్మిడి వొడి నశించు పూవు లా 
గెంతయు నశ్వరంబియిన హేయ(ప్పుగాయమునందు మోహసం 
(క్రాంతమతి౯ా యధార్థమును గానరు మూఢులు ; కాలరీతులే 
వింతలు = జీవులార : తజీవీడినం జేసెడిదేమి చూడు(డీ | 


కనుగవ సమ్మదాశ్రువులు (గమ్మ(గ వళ్సలతా విమగ్యభై 
తనయుని జేరం జీరి( యొడిం దార్చెడు తల్లి ని( గోలుపుచ్చి ప 
(తుని దనపొట్ట( బెట్టుకొను క్రూరప్ప మృత్యువు ప్రాణిదుఃఖముల్‌ 
గని కటుణించునే ? జనుల కాంతలు దీఠ(గ వేచియుండునే ? 


ఒక(డు రుడొర్థిచేత మృతినొందెడు ; దుష్టభుజంగదప్టుండై 

యొక(డు నశించు; రూసజెడునొక్క (డు దావమహోగ్నియందు ; నిం 
కొక(డు జలంబులరగెడయు ; ఓ జనులార ! ఏినుండు...మృత్వ్యు వ = 
ర్త) పహరమందడంగకయ తప్పునె ? యెన్ని విధాల జీవికికా 


సు పాన్సుల సుఖముగా బవ్వళించు 
మనుజవిభునకు = కటికినేలను బరుండు 
“పేదకును _ అయ్యలార ! జీవిశమునందు 
నంతరంబున్నది _ సమాధియందు లేదు, 


ప్రబోధము 


ధనముల్‌ పుత్ర కళత్ర మిత్రములు నిత్యంబుల్‌ సుథొపాదుతొ 
నను విశ్వాసపుటాస వేసర కహింసా స్తేయళౌచాది పా 
వనధర్మంబుల త్రోవనంటి సుఖియింపకా రారె: దుర్వార దుః 
ఖ నివేశాబ్దీ నిమగ్నులార 1 భవరోగవ్రాతముల్‌ దూల(గళా 


46 


సమ్యక్‌ చార్మిత్రంబును 

ఒగరు గడ్‌" | wi as dn శ. 
సమ్య జ్ఞానంబు సరససమ్యుగ్వామ్యాల 
సమ్యక్‌ దర్శనమును మణీ 


సమ్యక్‌ కరణమును గూర్చు సాయుజ్యంబుకాం 


అని యీలాగున వర్థమానుండురుదుఃఖాంభోధి నిర్మగ్న మ 

_్ర్యనికాయంబు మహార్తిం జాపి దరింజేర్చకా సత్యవాగల్ధగుం 

భనపీయూషము వెల్లి. గొల్బ్చె ; మగధప్రాజ్యావనీ ముఖ్య ప 
ఇ ళం 

తనమౌ రాజగృహాభిధానప్పరి రధ్యామధ్య భాగంబునళా 


ఉడుగక వీచు చండపవనోద్ధతి వెల్లెడు రత్న దీవపుకా 

వడువున నా 'జినుండు భువనంబులు జెగ్గడిలంగముంచి పె 
న్గడవల (గ్రుమ్మరించెడు ననందగు భీకర వర్షధారలకా 
జిడిముడి పాటొకింతయును జెందండు తన్మహిమం దిడెట్టిదో : 


ధర్జుదీ త 


వనజవిలోచనాప్రజయ వాగమృత ౦బును (గోలి సోలుచుకా 
మనసిజు మాయలం దవిలి మార్గము( గాననిరాజులేడ ? పా 
వనతరత త్త ్వబోధ శ్రుతిపర్వముగా విను'టేడ ? జొర! యా 
జినముని “బింబిసారి నృపుం జిత్రంపుబొమ్మగ సల్పినిల్బండే ! 


జీవకారుణ్య మూర్తి వచించునట్టి 
యమృత మధురార్హ్ప సత్యవాగర్గ వితతీ( 
వారనశ్యము. జెందు నృపాలుపళ్ని 
“కోసలాదేవి నవనీత కోమలాత్మ, 


భవరోగా ర్రిహరౌషధంబయిన తద్వాక్యామృతస్పీతి మే 

ల్లవు లూరంచుచు వీను విందు లొనరించం జొక్కిపంచేంద్రియ 
వ్యవహారంబుల విన్మరించిన మనుష్య వ్రాతముల్‌ కుడ్య చి 

త్ర వితానమ్ముల పోల్కి. నుండిరట జై తన్యావశిస్టాత్ములై 


కౌటు చీంకట్లు పొడముచు6 గడల( |గమ్మ 
నమ్మహో సత్య సంకల్సు నాజ్జవడసి 
యాత్మసతితోడ భద్రగజాధి రూఢు( 
డైన భూజాని యటనుండి యరుగునపుడు, 


(ప్రబోధము 


కూరిమి పల్ల వింప( దనకుకా మది మేలు దలంచు కోసలా 
సీరజనేత్ర తోడ దయ నెక్కొన( బల్కు : “అనుంగు నెచ్చెలీ 1 
సారసుధారసార్డ9 ముని చంద్ర వచస్సులు ము క్తికాంతమం 
జీర నినాదముల్‌, గదవె ! శిష్ట జనాభి ముతంబు( గూర్చవే ? 


అమలజ్ఞా నమరీచి మాలికలచే నజ్ఞాన గాఢాంధ కౌ 

రము మాయించెడు చండభానుండు - దయార్ద్ర స్ఫీతచిత్తుండు = కౌం 
త మనస్సద్ము(డు, నిర్వికల్ప హితబోధజ్ఞాన పూర్ణుండు, జై. 

న మతా చార్యుండు, శేవలుండ టె? దళన్నాళీకప క్రేక్షణా | 


తనగొాటంప్ప( గవుంగిటం దవిలి నీద్రాపారవళ్యంబు! బొం 

దిన కౌంతామణీ( దాసి యాత్మభుజ మాణిక్యాసనందిందు, నె 
మ్మనమారకా వసియింప నిచ్చ( గొను సామా జ్యేందిరం।ద్రోసి _ ని 
ర్‌ 'ఘోరాటవలందు నిశ్చలమకికా సాధించెం గై వల్యముకా 


అలరుచు మేల్మి ప్రామినుకుటందెలు (మైోయంగ నేతపస్వి వా 
జ్నీలయము నందమందగతి నృత్యమొనర్చు నొ పల్కుబోటి; చం 
చల చరితేంద్రి యాశ్వముల( జక్కనదల్చెడు ధీరుండెవ్వ. డ 
య్యలఘు,డు వర్ధమాను(డు మహాత్ముడు గాడె తఈలంచిచూడ6గకా" 


ణి 


ధర్శదీ తు 


అనియిటులా నృపాలకు+ డనన్యతపః పరిపక్వచిత్తుండౌ 
జినముని పూత జీవిత విశేషములెన్నుచు రాణితోడు తం 
జనియె ; తదీయ పూర్వభవసంచిత పుణ్యవిశేషమేమొకో ! 
వినుతగుణాఢ్య కోసలయు విస్కృతి. జెందదు వర్గమానునిః 


సరకు ము 


మనమున లయించు విషయంబు మజప్పరాక 
నాడు నాటికి దృఢముగ నాటుకొనును ; 
మనము. జొటనట్టి విషయంబు మంచిదయ్యుం 
గాలగర్భంబు లోపల. గలసిపోవు. 


ప్రాలేయాచల నిర్గ తామరనదీ స్వచ్చాంబులోలోర్మికా 
జాలోద్భ్ఫూతమరుత్కి.కోరములు కాంక్షల్‌ మోసులె త్తింపంగా 
లీలాసాధమునందుః దల్పమును హోళిం జేరుకొన్నారు భూ 
పాతోత్తంసుండు. గోసలాసతియు నీర్వా జానురాగంబునకా. 


జిలుగుమొగుళ్ళ పందిటను జిక్కంగం బూచిన జాదులట్లు తా 
రలగమి యామినీ కచభరంబునకుకా సొబగుకా ఘటించుచుకా 
బొలుప్పువహించె ; సత్త ్వగుణపూర్ణ విశుద్దమనంబురీతి వి 
శ్నలమయి శాంతమై (ప్రకృతి సమ్మదముకా సమకూర్చె నెంతయుకా, 


ప్రాణపతి పజ్జ సెజ్జపెం బవ్వశించి 
నిదురంజెందిన కోసలా నీరజాక్షి 
అక్కటా ! యీ విభావరి నాత(డెటుల? 
గడపంగలండంచు నదరునం గలవరించె..... 


ధర్ముదీ తు 


పొరపొచ్చెంబులు లేని (ప్రేమరస సంపూర్ణ ప్రసన్నాత్మ, ని 
ద్దురలో నట్టుల( గల్వరించుటయు తద్భూకౌ౦తుఃడాలోచనా 
సరు(డై మేల్కనియుండుటకా విని సహింపం శాలకత్యంత రౌ 
ద్రరసావేశముతోడ మానసము దుర్మార్గంబునం బారంగకా 


ఎగిరిపడు శ్రాచుకరణీ౯ా 

భగభగమనిమండు దావవహ్నితెజ(గునకా 
మిగులుచును నొడుగబచుచు( 
బొగులుచు(గులకొంత (గూర్చి బుద్ధిందలంచుకా 


“నన్నునిలు వేల్పు(బలె మదినమ్మి కొలుచు 
సరన సౌహార్టవతి యౌట సత్యమేని 
“ఆక్క-టా ! యీ విభావరి నాతండెటుల( 
గడపంగల( డం” చు నిదియేల కలవరించు ? 


ననుమన్నించెడు కూర్మినెచ్చెలుల లోనం బెద్దగాజూళతు ని 
న్ననుగుం దొయ్యలి 1 త్వద్దయా మధుర భికికాంక్షియా సార్వభౌ 
ది 
ముని యిల్లాలివి._-పాపళంకమదిలోం బోంద్రోచి యీరీతిగా 
ననురాగోజ్వ్వల చల్లరిం దునును కట్టా ! చిత్తమె ట్లొప్పెనో : 
జ au ఖ తాలి య 


లా 


సంశయము 


(పవిమలమైన ధర్మమును భావమునందు. దలంసంజోక పృ 
త్రవతికి నీకు ఘోరతర దారుణకృత్య మొనర్చ నెట్లు బు 
ద్దివొడమె ? నిన్నునమ్మిచెడితి౯ణ గులకాంతవటంచునెంచి ; యి 
ట్టివగునె ? మానినీ ప్రణయటీకలు._పుణ్యసతీప్రవర్రనల్‌ 


దవశిఖికీలికావితతి దారువు రూపజినట్టు నాదు గౌ 

రవము నశించె నీకతనరాకసి ! నా హృదయంపు భూలమౌ 
దువనితలంపనై తింగదె ? దుష్టమతుల్‌ వసియింపంజోటు లే 
ద విరళపుణ్యభారత మహావని శీతలగర్భ సీమలోకా 


ఈ శికునాగవంశ భపు నిద్ధయశః ఫరిపూర్ణచం ద్రికా 

రాశిని దుర్యశోంబుద పరంపరలెల్లె డంగప్పె ; సాటిభూ 
మీపలలోన నెట్లు తలయెత్తుకొనంగలవాండ ? ఓసి: దు 
ష్లాశ అతా సీ కిహమునందు శతాయువునిండె నేటికోళా 


దురితమతీ | కరాసి నినుద్రుంతునిదేేయని బించిసారుండ 
స్పరమప్పర౦ ధ్రిః జంపంగ6 గృపాణమునె త్తియు6 'జేతులాడమిః 
గరకరిడించి మైవడ(కంగా మది వెన్నవలె౯ గఅంగంగా 
నురిమరిగా విచారములు మానంపృంబెంపునం దీవరింసంగకా 


రా 


ధర్భుదీతు 


అరినరపాలకంఠ దళనాతిభయంకర ఖడ్లధార, ని 
స్కరుణత నిట్టలీ యబల-జంపందలంచుటనాకు. బాడియే 
పరమ కిరాతుం డీ ధరణిపాలకు. డంచును లోకులెల్ల దూ 
రరె నను వేయనోళుల కరంబును గ్రోధపరీతచిత్తులై , 


మనుజవికానముల్‌ వెడంగు మాటల నాడిననాడుంగాక, యి. 
స్పని నొనరించుటకా గడకు( బ్రాణములేగిన - నేగు(గాక, దీ. 
నిని గులపాంసనికా బరమనింద్య చరిత్రను రూపుమావకే 

_ మనమున. (గోధతాసమును మాన్స(గవచ్చునె ? నిద్రవచ్చునే 2 


నామాటల్‌ జవదాంట(గా వెజచు స్వస్నంబందునకా నిర్మల. 
(ప్రేమస్వాంతముతోడం దం డ్రిననుంబేర్మింగొల్చు “నందాసతీ 
_ ఢ్రీమద్గర్భ పయోధిచంద్రు *“అభయుకా" (శ్రేయో ధికుంబుత్తు ఏ 
భూమీనాథు నకీ ర్తికేతువును నిర్మూరింస నొక్కుమ్మడికా. 


సహజ సుకృత సస్యసంచయశేదార 
లకీ ఇమతల్లి సల్లలితహృదయ. ' 
౧ గ్గ. 
సరమపాతివ్రత్య భాసుర మానినీ 
తతినతంసంబు చిత్సం ప్రబుద్ధ 


౧ణ 


“జ ౧ శయ ము 


విమలకారుణ్య దుగమునవిశ్వుము 6 'దేల్చు 
ఇయు 

నమరధేనుపు విశుద్దాభిజాత్య 

హదిహోసనమునకు దబ్బర లాడియెలటు (గని 


సత్యచేవత మవొసాధుచరిత 


అనల కల్పిత విగ్రహ మామెయందుం 
గలదె యొకదోషమైన -- సిష్కురుణతోడం 
జంపల దలంచుట'6 బాడియే జనవిభునకు ; 


కాల కర్కంబులను చాంటంగా వశంబె 1 


డై ఇల మునే 


“అప్రమత్తుండవై దీని నాచరింపు 
మభయ : పొమ్మని యాతనినటులననిచి 
బింబిసారుండు వేటనెపంబువెట్టి 

పురము వెలువడి కొంత దవ్వరిగి నిలిచి 


“ట్రస్తత్రిగా నెంచి కోసల యసువులెడప 
'నంతిప్పరము దహింస(గా ననిచినాడ 
ఆకలవరింతకును హేతువరయనై తి 
నదినిజంబుగ నిద్దోషురాలొ ? యేమొ 2 


అరమరలేల చేణువనమందు వసించుచునున్న నద్గుణో 
_త్తరుండు త్రికాలవేది బుజుతాహితచిత్తు(డు వర్థమానుండే 
తిరముగ దీని శీలమును దెల్పెడు"నంచని బింబిసార భూ 
నరుం డటకేగి నిల్వ భగవానుండు, మెత్తని కిన. దోపంగకా 


“ఇంత యదీర్హ దర్శినయితేటికి రాజ! సతీమతల్లి పై ం 
బంతమెలర్బ్సవెక్క_సపు భావనసేసి తదీయ జీవ యా 
(తాంతక పాపకృత్యమున కక్కట ! నీ మనసెట్టు లొప్పెనో 
అంతటి మానినీతిలక మారయ ధారుణియందు. గల్లునే 2 


లవి 


పరిణామము 


పరమ పుఠంధ్రియొక్కనిశి వర్ష మునం బం మోపకార ఈ 
తృరుండొక:డొందు కష్టమును దాగనులారొంగగాంచి యుంటిని 
ద్దురనటు. గల్వరించినది _ దోషములంటునె యమ్మ హోసరికా 
చెరువుము కసవక్షా నిజము తెల్ల మగుకా మదినీకు భూవరా : 


పరమపరోపకారగుణభవ్య, సతిజన సేవ్య, తావక 

స్థిరతర కీ ర్హిమాల, జగతీనుత శీల యికెట్టు దక్కునో 

నరవర : పొమ్ము పొమ్మ”న మనంబున మల్ల డింగొన్న ఫీఠితో. 
గ 

విరి గొని గాఢవేదనయు వచేయువిధాలఃగలంచికుంచ (గజా 


ఘస విజ్ఞాన నిధానజైనముని హృత్క-ంజంబున న్నిల్సి భ 
రక్రీనజస్రంబు భజించుటకా మునుపురా।త్రికా వ్వమందుస్న యా 
తనింకషసితినెల విన్మృతినీ జెందకారాని నారాణ్‌ ది 

బథ "ద 
ల్కెనటుల్‌ స్వస్నము.:గాంచి ; దానిందెలియ౯ా లేనై తివిభ్రాంతుండః 


ఇంకనెక్కడి కోసల నా 

కిక నెక్కడి జీవితశ యీ దురితం బూ 

రక విడుచునే కృతఘ్నుని 

అకటా £ యిహపర విదూరు హంతకునన్ను౯ో' 


౧౩ 


ధ స్త్‌ దీతు 
శ్రావణ పయోద వర్గధారలవిధాన 
నకియుగమున దుఃఖ బాష్పాంబులురల 
నాశసడలంగ మది “హా । హతోస్మిి యనుచు 
సాగి పోంచగ కొాలాడ కాగలేక 


“*ఏమాయెనొ నాప్రేయసి 

ఖీమాగ్నిచ్చటల” ననుచు బిట్టడలుచు నా 
భూమిపతి కోసలావని 

తా మందిరమున్నవీధి దాయ. .ఉనుటయుకా 


కలుషపు మృళత్యుజిహ్వాకల కె వడింటేర్చి లృపీటజన్ము కీ 

లలు విలయో[గ్రతాండవ విలాసము. దోప ,దహించుచుండెం గో 
సల నివసించు నాలలితసౌధము ; దైన్యము: దత్తరంబు దొ 
టైల జనులెల్ల ( బక్కిగమి రీతిని గుయ్యిడసాంగిరా ర్తి మై. 


గగనమంటు తతౌధముగా ల్బుచున్న 
జ్వలన మార్చంగ నేరికి సాధ్యమగును ? 
కౌంచుచుండ(గ నిల్వున6 గాలిపోయి 
కూలిపోయెను రాణి వజ్రాలమేడ 


స 


పరిణామము 


కను(గవవిస్ఫులింగములు [గ్రక్కుచు నయ్యెడ రోషధీషణా 
ననుడయి దండకాడిత ఫణాధరపూత్యుతిం బోలు నూర్చునకా 
బొనరుచ జాతశ తుండు? రిపు స్తనయితు మహానిలుందు=చ 


య్యన( జనుడెంచి పల్కు. జతురంగ బలధ్వనులేప్పుమీరంగకా- 


న్ని నా శా ల వి ల ॥ 
తగా] అయ్యభయాధమాథము.డు మాత్ళదద్రూహి దుష్షామ్ముండే 
(wa 
జాడం బోయిన (ద్రుంతు వానితల నస్మత్కూ9రథారాసి; నె 
బార అధ అగు, డా 


వ్వాండడ్డంబగు నొకటంచు( (దిళయాబ్ద ప్రాత నిర్ణ షముం 


కూడం బారిన రీతి దిక్కూుహర ముల్‌ ఘూర్హ ల్ల గరంచుచుడా 


సపతియని నందతో వాదునలుపం బోదు 
సవతికొడుకని తన్నొక చాయం గనదు 
వాని నావలె. జూచు సంభావ్యచరిత 6 
జంపనూల్కొన్న యాపాప చరితుండెచట ? 


ఇమ్మహానల కీలల కింధనంబు 
కరణిగాకుండ నెట్టులో. గన్నతల్లి 

ళు cn 
ప్రాణములతోడః+ బయటను బడియె(గాక 
లేనిచోంజూతుమే భువి మానవకినిొ 


ఆపలుకు లాత్మ కర్ణము లందుంబడిన 
నెటకొ పోయిన ప్రాణంబు లెగసిరాగం 
బ్రబలవిధినంచితుండు నరపాొలకుండు 
నోట దడియాణ మతి తొట్రుపాటు(గదురం 


“ఆఅలుగంటోకుము దోహియంచభయుపై నావంక ; ఆ నిత్యని 
ర్మల ధర్మాత్మకు నిట్టిపాటి యపకారంబేన కావించి కే 

వల మిప్పట్టున నిగ్రహార్లు డయితికా_ బ్రస్ఫీతకోపాగ్ని క్రీ 
లల నకా భస్మము సేయుమా తడవికేలా ? యేలశంకింపంగకా, 


నాకింకందావులేదు భువనంబున. ; బాపములెల్ల బండె--నీ 
దౌ కరవాల ధారకెజనయ్యెద రమ్మని పల్కనుల్కి. “బొ 
రా! కడకీవె పాల్పడితివా మనుజాధమ ! యిట్టిచెయైకి కా 
గాకవహించినిన్ను( గడికండలు జేసిన? బాపమున్నదే ? 


ఇలు వేల్చుంబలె. బూజసేయుచును నిన్నేనమ్ముకొన్నట్టి ని 
ర్మలధరై ఇక నిధాన మజ్జనని నిర్ణాక్షీణ్య చి త్రంటునకా 
జలమారం బొలియింస( బూనుటకునాసాధ్వీశిరోరత్న మే 
కలుషంబుంబొనరిం చెంబల్కు మిచట౯ా గష్టాత్మ : సత్యంబుగళా, 


౧ 


పరిణామము 


కనివినియుకా సపొంతు వెలకాంతల నంతిష్పరంబులోనికిం 
గొని చనుదెంచి ప్రొదుసుఖగోప్టిని బుచ్చుట ; లార్లధర్మ పా 

ఐ దు CY 
లనమున కీవనర్లు(డవు; లజ్జయొకింతయులేక యెట్టు లీ 
జనత తి(మోలనిల్చుటకు సమ్మతి సేసితివీవు ? దుర్మతీ £ 


నీ వొనర్చిన పాపంబు నీవకట్టి 
కుడువకయ తీరునే యిదెక్రూరోచి త్ర ! 
అన్నపానీయములులేక యటమటించి 
కూలిపొమ్మట్టులే చెజసాలలోన. 


జనకు:డొ | ధారుణీవలయకాసనక ర్హయొ : యెవ్వండైన, ని 
మ్మనుజనిశాచరుండిపుడు మన్నన కర్షుండు గాడు నిరయకా 

లొ ఏ 
దననెబ్బకి౮క 'కెందజ వృధాబలివె'ట్టెనొ ? దైవమే యెజుం 
గు నితని పాప మీతఠండెలుంగుకా జేజంగుంది నశించునప్పుడున్‌ . 


ప్రావృడంభోద భూరిగర్జా నిభందు 

లైన యాపల్కులను విని యవని విభుండు 
షూ 

బెదటి నిశ్చేష్టుండై రాజవీధి భటులు 

తన్ను జెజనుంపం గొంపోవు తరుణమందు. 


2 ౧౭ 


ధర్భుదీతు 


చల నితలి కోసల బుగి పాల్చేయ. 
ap) న్‌్‌ a! 

జనునె యాగడుసరి కనెడువారు 

మనసొగ్గి తానొనర్చిన దుష్క్బతికి శాస్తి 
' అనుభవింపక తీర దసనెడువారు 

దుర్నీతిపరుండై న దొరయేలుబడిలోన 

హాయి యెవ్యరి కుండు ననెడువారు 
రాజ్యమదంబు నిర్మల ధర్మశీలమె 

ల్లు మంటగలుపునో యనెడువారు 


పాపియై నను జనకుని భంగపజుప 
ననుచితము యువరాజున కనెడువారు 
నైన జనులు వే భంగుల నాడు కొనుచు 
నాత్మమందిరముల కేగి రల్లనల్ల -_-- 


రరోరర కనన 
టీఈ 


జనపతి వింబిసారు, జెజసాల. దనూభవుండుంచు వెల్ల, తౌ 
విని పతిదేపు దుస్థితికి: బెక్కు విధంబుల( బొక్కు_రాణినిం 
గని కడువెచ్చ నూర్చు చుడిగంప్ప జెలుల్‌ దయజాలువాణ, సాం 


త్వన వచనంబులాడ గుణవత్సల కోసలవల్కు సీగతిన్‌. 


(పా కన జన్మదుర్భరఘోం కిల్చిష 
ఫలితంబుగాళున్న౬ జెలేయలా౭! 

సౌ ప్రాణదింఛువు నా పెన్సీ ధానందు 
దయమాలి యిటుసేయ'ం దలంచువాండె 

ఈ మంద భాగ్యయం దే దోషమొదవెనో 
యేరీతి నాకది యెజబుకవదును? 

తన యడుగులపజ్జం దలదా(చుకొను సాధ్వి 
భరియించునే యిట్టి భంగపాటు 


వ్రయ్యరై పోవదేల నాపాడుమనసు . 
జాంత6జేసిన దేమొకోః యీ తెజింగున 
నవధిలేనట్టి దఃఖమహోర్షవంబు 

నెట్లు తరియింతు జీవము లెట్లుందాల్తు ? 


గలా 


ధర్శదీతు 


ఆళులదయాతరంగిత హృదంతర రాగరసాబ్ది(దేల్బు నౌ 
పతి కీటు వెక్కసం౦ంబయి “ప్రపంచమునకా గొఅమాలిసెట్టి యో 
ద్రితుకి(కనేల నాకు క్షణభంగురమైన శరీరయాత్రకై 
సతులగు వారు పోం దగిన జాడల విస్మృతి నెట్లు గాంచెదన్‌. 


కరుణా పూర్ణ మదాత్మవల్ల భ కటాక్షశ్రీ శరజ్ఞో్యోత్స్నలో? 
దిరమానంద మహోన్నతాద్రి శిఖర ప్రాంతంబులకా నేను వ 

. తృరముల్‌ బు త్తుంగదే: దినంబులటులకా ; తద్దివ్య పాదాబ్ద ముల్‌ 
కరవుం దీరంగం గన్నులంగనక కౌలం బెట్లుం జెల్లి ంచెదన్‌ ? 


పుణ్యకాంతకు వల్ల భు. బోలునట్టి 

లప్ప బాంధవులెవ్వరీ యవని యందు 
జీవితమున కాధారమౌ చెలువుంబాసి 
యెట్టులూటిట సెందుదు నిందుబితికి. 


జనపతి,కన్నత౦డ్రి యొకసన్నపుం దప్పొానరింపంగల్గినం 
తనె చెజంబెట్లు నిట్టి కరుణా విముఖాత్మునకేను దల్లినై 

ట' టబ (రి కల 
మననలసెం గదా యనుచు మమ్రగ్గుదు ; జీవము వాసియుం గృతాం 
తునిజగమందునకా నిరయతోయధి మున్లెడు దాననయ్యెదన్‌. 


ఎవం 


నిరాకర ణము 


కడుప్పసెడంగ భూ భువనకంటమ(డై న నికృష్పు బృుత్రుంగా( 
బడ సెడు తల్లికంచె నతి భారము వేటె ధరిత్రికున్నదే ? 
గడగడకంపిలం దొడంగు కాయమునింక భరింపంజాల ని 
స్పుడమి వసించి పాపమునం దోవంగంజాల కుప్పత్రమాతనై 


“కొడుకుచేనిట్టి వెతలొనంగూర్చి నాకు 
బగను సాధించుచున్న దీ పొప చిత్త 
యని యనుపదంబు నన్ను నోనాడు కొనెడు 
పతియెదుట నెట్టు తలయెత్తి బ్రతుకు దాన ? 


నన్నొక రాక్షసిందలె మనంబున నెంచుచు దుర్భర వ్యధా 
ఖిన్నత(గంట సీరిడుచు గిల్చిషరూపు. దనూజుంగాంచుచుకా 
వెన్నవలెక౯ా గజంగి నిజు పేదజికంబున నుండుగుండెతోం 
గన్నుల గట్టు ప్రాణపతి కష్టదశం గనుదాన నై. తీనే ? 


పావనమైన నావిభుని పాదయుగంబు భజించుటల్‌ వినా 
భావమునం దలంప నొక పాసమునై న నిజంబు దైవమా! 
జీవితనాథు పాదయుగసేవకు దూరము సేసివై చి న 

స్నీ విధి నేడిసించి మణియేమి ఫలంబు గడింతువక్క_టా ! 


0 


నను నిర్భాగ్యచరిత్రం బుత్రవతినన్నా! నిర్ణయాధీన బు 

దిని గారింతువిదేల ? యా ర్తులను |బ్రీతింబ్రోతువం చెల్లె డ కా 

ధి, తాళ గ 
గొనియాడం బడుచుందు విప్పగిది దిక్కు౯ (మొక్కులు౯ాలేని నః 
గనుపే కష్టముదోంచెనా మదికి మత్కర్మానుసారంబుగన్‌. 


దోషమొదవిన దాన సంతుష్టి గాంచం 
గండకండలుగా6 గో౭తు కానిదేవ! 
పాపభాండందు నాతల బగులనడచి 


పాడులోకాన నిందలం దిణుపవలదు.” 


హృదయతటంబు వొర్గీ వెలికెంకతయు( గ్రోధరనంబు పాఖుచు 
న్నదియన ఘర్మతోయము గనంబడ దేహమునందు నెల్లె డ౯ 
బదముల తొట్రుపాటొదువవచ్చు తనూజునింగాంచి నంతనే ' 
యదరునం గోనలాసతియు హో యని శ్రెశెధరాతలంబునన్‌, 


“అతివాత్సల్య సుధారసార్గగి ముల బుణ్య శ కటాకీంటులకా 
పతత౦బుకా గరుణించు మజ్జనని “వత్సా [ యంచు నన్చిల్వ దీ 
గతీ ధాత్రింబడి మూర్చనొం దె విభునికా గారాగ్భహంబిందు నుం 
చితినంచుకా నను దిట్ట(బోదుగద! రాశీభూత రోషాగ్నియై,” 


నిశాకరణము 


అని యిట్లజాతళ త్రువు 
తన మనమున నెంచుచుండ దై న్యముతోడకా 
గనువిచ్చి కోసలాసతి 
తనయునిగని నిశ్వసించి తలంకెడు మదితోన్‌, 


“ఇంచుకయేని పాపమనియెంచక తండ్రిని బట్టి బంది వే 
యించ+గ నెట్టు బుద్ధి జసియించెనురా? నిను నింత వానిగా 
వించుట దీనికేనటర? విశ్వజనీన భనత్కులోన్నతిం 
గాంచక యీ కుమార్గమునం గాల్నిలుపం దలకొంటివేలరా ? 


చల్లంగ నీవు వర్థిల నజస్రము భ క్టిరసాత్మ నూరుదే 

వుళ్ళకు (ముక్కు సీజనకుC బూజాని దారుణ పాపబుద్ధితో 6 
అరం బందిని వృభాశమపెట్టు కృతఘ్ను, నిణా జగం 
బెల్లను “ద్రోహివీ(డ'నుచు నెంచి త్యజించదె పాపకర్ముండా ! 


నీతండ్రి క్రూరుండేపో 

ఆతనియెడ నిట్టి యవినయము నీ కగునే ? 
పాతకుండ వయ్యెదే? పితృ 

ఘాతుకుం డనిపించుకొ నెదె కర్కంశబుద్ధీ 1 


“౨3 


ధర్మదీ త, 


నీపూర్వు లెవ్వరై నను 
సీ పగిదిని జనకు (బట్టి హింసించిరె? భూ 
మీపతుల ధర్మమిట్లిదె ? 

య ౧ 
పాపాత్మా! కులము నిందపాల్సేయకుమా 2 


. కూడు నీరునులేని కక్కుజీతిచావు 
నకు దొరకా గుజిసేయు దుర్ణయుండవైతి 
మీంద హృ త్రాపదగ్ధుండవాదు" వనెడు 
జనని పల్కుల నాతడు సరకుంగొనక, 


“ఇంతటి వెజ్టీదానవయి కేమిటికో ననుంగన్నతల్లి దు 

ర్హాంత దురంత పాపసముదాయ గృహాయిత మానసుకాదయాః 
స్వాంతముతోడం గావుమనిపల్కెదు; ధాత్రి తదంగర కవే 
శంతము6గా నసింగసిమసంగిన నించుక పాసమున్నదే ? 


ఏదోషంబునకై నినుం గినుకతో నీరీతిగా. జంపంగా 

నా దుష్టాత్ముండు పూనినాడు? జననీ! ఆవంతం దెల్పంగదే? 
వాదాడం బనిలేదు వాని గరుణింసకారాదు హంతవ్యునిజా 
లేడొక్కి ౦ంతయు దావు నీమనసు జెల్లింపంగ ధర్మస్మృతిన్‌. 


౪ 


ని రా కరణ మూ. 


ఇల్లు గాల్పించు చెడుగు నాయింగలమున. 

నక్టైత్రోయించుకే ధర్మమయ్యు-- నట్టు 

సీయకుంచితిం జెజను సజీవుంగాలగ; 

ఎటులనై తిం వితృదోహి నేను తల్లి: 
చు ne 


జననినై న జనకునై న నఖునినై న 
గరుణం జూడదు దోషంబు గలిగెనేని. 
ఆర్య శికెస్య తి; తదీయవిధివి 
ధానమంతయు౯ గుడువక తప్పుబటెట్లు 2 


DA 


అభిశళోచనము 


పాశా 


భయద కల్లోలాబ్టి(బడి దిక్కుమాలి వే 
సారెడు రాజహంసంబురీతి 
ఆకలి దప్పులకడలి బోనున( దూలి 
యారాట పడెడు సింహంబుకరణి 
విసముంగ్రక్కింప దూపిలి పేటికంజిక్కి 
బుసల పెల్లునస్రుక్కు భోగిమాడి. 
ఉరవడి యున్నటులుండి యోదంబున( 
గూలికుందెడు మత్త కుంభిపోల్కి 


కాలుమందిరమునకు ప్రక్కగది యనంగ6 
జాలు చెజంబడి యుప్పెన లీల(గనుల 
వెడలు నగశ్రుల(జేతుల( దుడుచుకొనుచు 
బింబిసారుడు హృదయంబు (ప్రిదులంబల్కు. 


“మానము | నీవుమాత్రమును మాజట రక్క_సు నన్నుబాసినఃా 
(బాణము లెంతమాత్రమును బాయక కొళియ వెట్టు (బాప లో 
కౌన నొకింత శాంతియును గల్గినంగల్గంగ నచ్చుంగాని నా 
"కేనియతి౯ా బ్రశాంతి లభియించును మృత్యువుమూల్లు సీ చెబిన్‌, 


ఎటు 


ధర్మదీ &్ష 


అనత మహామహీపతులనందజ నిర్జితులం బొనర్చి యెం 
దును సరిలేని కీర్తి రమతోం దులందూంగుచుం జీంకు చింతలం 
గనక సుఖించు నన్క-డకు( గన్నసుతుండు విధించినటి 4 

య్‌ 
క ననుభవింపంజే సెడిని _ కాలదుళంత విపర్యయంబయో : 


ఎండిన భూజముజా విడచి యేగెడు పథలరీతీ నన్ను నొ 

క్కండును గూడ? బాపమని కానంగరాడు సమ స్తధారుణీ 

మండల సార్యభౌమపదమాన్యుఃడనయ్యును బందిఖానలో 

దిండియు నీరెజుంగని గతి౯ గృశియించి నశింపనయ్యెనే ! 
కీ 


ణి 


నేను తధాగీ చె చేంగుమలి నిల్వున 4 నీజయిసోయినకా దయా 

హీనుండు సెల్లె = భూమీభర వె మెల్ల యు వాసి నటంచు నుబ్బునే 
వోష? భ్‌ శి od చ్‌ 

గాని. కోవ ప్టబాష్పములు కన్నులనించునె యెట్టి సత్క్బృపా 

మానసుండై న మర్త్యుడును మానక నన్నెదలోం దలంచుచోన్‌, 


కన్నులగగమ్మ రాజ్యమద గాఢత మంబున విజవీ*గు చే 

రి 
నన్నిట మన్నుమిన్ననక = ఐహిక భోగ మరీచికాళికై 
బెన్నిధింగన్న సేదగతిపేరెము వాజితింగాని యెన్నండు౯ా 
బున్నెంపు బాటయంధుం దలపోయంగం గాలిడనై తి నక్కటా ! 


అభిశోచ న ము 


ఆరుకు భరియించి చల్లని 
సీడలిచ్చెడు దారుణీజమునవలేె 


సానంబట్టుటంజేసి సాబాలు దజిగియు 
ధగధగ మెజయు రత్నంబురీతి 


నాగంటి చీల్ప్చుల నలంగి నొచ్చియు సన్య 
పులకిత గాత్ర యౌ భూమిమాడ్కి-_ 
కట కొటంబడి గాసిలియును మేలి 
లి, rc ag) 


దుగ్గంబు గురియు గోముగ్ధపగిది 


ఏనుబెజ్న్లడు కష్షంబులెల్ల నోర్చి 
లు యు ne) 
అతులమోదాబి నన్ను నోలార్చు సతిని 
~~ 
జంపందల౧చిన 'పాపనిశ్చయుడ నాకు 
బంధనవిము కి గలదె యీభవమునందు. 


అక్కటా : నోటికందిన యమృత పాత్ర. 
జేతులారంగ మన్ను పాల్పేసికొనిన 
మందభాగ్యుండ నిద్ధరామండలమున. 


టొడముట దురంత దుఃఖాగ్నిం బొగులనేమొ : 


ధర్మదీ త 


బై సిమాలిన పరమనిర్భాగ్యు సన్ను 
నీవుగాకున్న నెవరు మన్నింపంగలరు ? 
అంజలి ఘటించితిని తావకాంఘ్రులకును 


దప్పుసై చితి ననుమ యుడారచరిత ! 


ఏ జన్మంబునదౌ తపఃఫలమొకో ? యీజన్మమందిట్టి ని 

ర్వా ఫజప్రేమరసస్వరూపవగు నీవర్ధాంగివై భక్తి న౯ 
బూజింపకా నినుంజంపం జూచిన మహామూఢుండ భూభారమై 
వో: జన్మించితి మానవాకృతిని ; మానై పుట్ట కెచ్చోటనో : 


శి 


ఇంతటిపాపకృత్యమున కెట్లుతెగించె దురాత్ముండంచు న 
న్నెంతగ దూరుకొంటివొ ? మజెంతగ నెమ్మది గ్రుళ్ళిపోతివో 
కాంత : భవత్సదాంబుజయుగంబు పయింబడి వేడుకొంట కొ 
కింత యనుజ్ఞయైనం గలదే? నినుంగాంచెడు భాగ్యమున్నదే ? 


* “అనపరాధళకు ప్రాణదండన విధించు 
పాతకు(డు కృపాభిక్షకపాత్రుం డనుచుం 
బలుకు చున్నావపే చెలీ ! బ్రతుకలేను 
వీవు దయతోడ నన్ను మన్నింపకున్న. 


అనిల 


అభిశోచనము 


లలనారత్నమ : యీ కృతఘ్న సరు స్‌ త్ష్యంబుం గావింస కె 
ag] 

ట్టులు(పేమించితొ ? యోరిమిందలంప నీడుంజోడు సీకెవ్వరీ 

యిలలో; నాబెడిదంపు చెయమెదలో నెపెటొ సె రించి నక 
ఇ ౧ రాం 

గలనై నకా దలపోయకే గడుపు మీ కౌలావశేషంబింకన్‌. 


ఏ పాఫంబెజుఃగని నీ " 
కీపగిది నొనర్చినట్టి యెగునకుమదికా 
ఖు గని. 
దావందబిందిద నిరతము 
నాపాటును గుణించి యంతనవయలళాంగీ !* 


పరిపరి నిటుంబనవుచు మది 

బొరలి పొరలి వచ్చు దుఃఖమున గాసిలుచుకా 
ధరణిపతి వలం దవులని 

యురియాడు ఖగంబుపోల్కి. నూర్పులు నించున్‌, 


చ వ ప వన 


Part eg 


లలింబూనీంట మునింగి పుప్పొడి దుకూల౦బుకా మొలందాల్సి శ్రే 
వలవాఃపూర్ణ సరో వరంబుల నొగికా బద్మాసనస్థంబులై 

యళియోగి వ్రజముల్‌ (త్రయామయతనుండౌ పద్మినీకాంతు న 
స్థలిశామోదరసా ప్తి కై కొలిచె యుంకారోంకృతికా వేకువన్‌, 


సిపాపండగు దర్శకున్‌ నిజమనః|ప్రస్యందివాత్సల్య పూ 
సుధాధారలందేల్చు చూరువులపై నన్‌ నిల్చి ముద్దాడు సం 
శస చూరంగ నజాతశ|క్రు; డటం జెంతకా భార్య పన్మావతీ 


Sen er 


క 


చిన బాహానుణి; తర్చి కోసలయు సం పీఠార్మవై చూడ(గన్‌, 


మురిపెములు మూటంగ న్టైడు ముద్వకొడుకు 
తొడలపై మూత్రథారల నడచిన న్‌ 


+కనుంగవను నవ్వు దొలుకాడ కన్నతల్లి 
తోడ నపు డయ్యజాత శత్రుండు వచించు. 


“జననీ! బిడ్డను నావలె౯ బరమ వాత్సల్యంబు దీపింపం జొ 
చునె యే తండ్రియు వాని బిడ్డ?” నని తాజోద్యంబుగాందిల్కినకా 
విని = కన్లో నలనుండి జాలుగొను కన్నీటి౯ా దుకూలాంచలం 
బున నింకించుచు నాసతీమణి మనస్ఫ్న్ఫోటంబుగా నిట్ల నున్‌. 


చణ 


ధర్శది తు 


ఫివే ప్రాణవిరోధివైదువనియుకా నీ తండ్రికం చెందటో 

డె వజ్ఞుల్‌ వచియించినం గలంతం జెందంబోక సమ్యక్కృపా 
ముం బ్లో 

ఖావంబొప్ప *నజాత కత్రుడిగు నాబాలుండటం చెంతయుకా 
చావిశ్వాసముతోడ. గోర్కెలివురొ త్రం బెంచెనిన్నింతగా. 


ఆతనికి నీవు మారకుండ వయ్యెదవేమొ యటన్నఖీతిచే 

ధృతిపెడి నిన్నశోకవని నే విడనాడుపెజింగి “'యక్క_టా! 
మతునిటు పేయంగాందగునె? జోస్యులమాటల నమ్మి'యంచు, నీ 
.పితవేక తద్వనంబునకు వేగమ తాంజని నిన్నుందెచ్చియున్‌. 


“సోమువలెనున్న వీని నళశోకవృత 
వాటికను వీడ మనసెట్టు వచ్చె' ననుచు 
.నాం డశోకచంద్రుం డను నామ మిడియె. 
అరమ కారుణ్యరస సమాదరణ నీకు, 


'కజచెమును పిచ్చికుక్క సీకాలివేలు 

జనులు గుమింగూడి వింతగా గనుచునుండ. 
జీంకె విషర్కక్త పూరముల్‌ జిందువ్రేలి ; 

శాధ తగ్గుటశై నీదు పరమగురుండు. 


3.3 


అను తాపము 


ప్రాణదానమిచ్చి పరమ దయాదృష్టి 
మనుచు జనకు ఐందినునిచి నీదు 
కొడుకు బుజ్జగించుకొ నుట గొప్పగనెంచి 
వదరెదోనుచు నామె పలుకునంత, 


కనులంగాల్వలుగట్ట నశ్రువులు; మైకంపింప; డెందంబునకా 

జెనుమంటల్‌ చెలరే(గినట్టయిన తాల్మిందూలి డగ్గుత్తుకకా 

“జననీ ; పాపములెల € జుటుకొని నజళా ధర్మచ్యుతుంజేసిఒతీ 
cn లు 

రని దుఃఖాంబుధిముంచె, నెద్దిపలుకకారాదమ్మ నానాల్క-కున్‌. 


పతితుండనై తి నొచీరతపః ఫలమైనయనుంగు. దండ్రి, దు 
ష్కృతమతి బందినుంచితి నశేషజనంబు లెజబుంగ; మాతృదే 
వతనిను గోడువెట్టితి నభాగ్యుండనైై తిం బునీతమైన యీ 


క్షితితలమెల్ల నాతనికిం జెచ్చెజనిచ్చెద దోయిలించుచున్‌. 


పరితాపాశ్రు మహోద్ధత 

తరంగిణీకా మునిపోయి ధర్మాత్ముండౌ 
లి 

గురుని చరణఘట్టంబున 

నరుదుగ( దేల్లియునుదెత్తు నాతని. దల్లీః 


8 3౩ 


ధర్మ దీ & 


ఈగదంగొని నేనేగి యీిక్షణమున 
బంధనద్వాః కవాటముల్‌ పగులగొట్టి 
యీవుకనుంగొనల దండ్రిని నిటకుందెచ్చి 
కన్నతల్లి రొ! పట్టంబు గట్టువాండ.” 


పతినిర్బంధము వాయునన్న దృఢ విశ్వాసంబు చి త్తంబునకా 
ధృతినెక్కాల్పంగ విశ్వము మజచి యస్తే తల్లి నిల్వంగ = సం 
తత కారుణ్యకటాక్షముల్‌ వప దత్కా౦తావత౦సం; బతం 
డతివేగంబునలేచి పర్విడియెం గారాగారముం జేరంగన్‌, 


కరముద్రేకముతో గదంగొని మహాగాంభీర్యమొప్పార = స 
త్వరమేతెంచెడు దుర్నిరీష్యసుతు, భూపాలుండు దాదాపునకా 
"సెరలకా గన్నులు దేవురిల్ల గనుచున్‌ బింకించె _ దుర్జాంతదు 
రృరదుఃఖానలకీలకా నికరత ప్తస్వాంతనీరేజుండై. 


“నేనిట నిన్నినాళ్ల మరణింపని యున్మికి వాని కెద్దియో 
మానసమందు శంకవొడమన్‌ గద నాతల మొ త్రిచంపంగాం 
దానిటులేగు దెంచుటయ తథ్యము; కన్ననిసుంగు మి త్తిమై 
'ప్రాణములంగొనంగ విధివ్రాసె ముఖంబున మూండు పం క్తులన్‌. 


3౪ 


అను తాపము 


పరచురాసద చావు బలవిక్రమంబున 


గమ నల్లడల యశంబునొంది 


సకల సామ_న్హ రాజన్య సందోహాంబు 
మనసావం జేయు సేవనుగడించి 
మగధసా[మాజ్య సీమలనెల్ల జయరమా 
య 


రంగస్టలులుగా౭గ రహినొనర్చి 


కడకు జెజనాల౭బడి యిట్లు శ్ర _స్తిపడుచుం 
Sse పాణము ల్‌ వదలతే 
మానహీనుని నను జంవ సూనునిటుల. 


బనిచితే విధిః: వసువుతీ భరము దీర్చ. 


కొడుకునకుంగాక తక్కు. లోకులకుంగాక 
యేమనుభవింప జీవింతు సీధరిత్రి 
నాదు చితివహ్నిలో శిశునాగవంశ 
కనక మతి శుద్దమై భువిం గ్రాలంగలదు. 


ఈ౫ 


ధర్మ దీ & 


వెక్కసమైన నాహృదయవేదన యెల్ల శమించిపోవు నిం 
కొక్కక్షణంబు లోపల నహో! సుఖినాదునుగాని కోసలా: 
నిక్కము నిక్క మిట్టి ధరణీతల నాథునిమీంది యాసతో 
దిక్కటీనట్టి పకీవయిశే విధియెంతటి క్రూరుండో గదా! 


ఓ పరంజ్యోతి! విశ్వభర్తాః పరేశ! 
మత్కృత దురంత పాపకర్మముల సై (చి 
నరుగం బుట్టింతువేని విన్నపము. గొనుమ 
కోసలాసతి6 బత్నిగా. గూర్పవలయు. 


మాదు శిశునాగ కులకీ ర్తి మంటంగలియం 
దనయుచేనై నం జావంగాందగునె?ొ యనుచు6 
దనకడంగల విషమునుద్రావి నృప్పండు 
అనువుల6 దొజంగి యట్టు లెయవని( గూలే, 


చెజివిడిపించి తండ్రింగొని చెచ్చె నేగుదఘన్న కాంక్షశ్రే 
భృజుక (గవచ్చి నేలబడియున్న . ధర్గావిభు6 జూచినంత వా( 
డజీముణీ రిచ్చపాటును భయంబును ముప్పిరిగాగ యెల్లొ = డ 
గ్గజీ కని “హో! యనుంగుజనకొటియని కూలె నిరుద్ధకంఠు.డ్రై. 


వల్లు 


అను తకాపము. 


పిడుగడచినట్లు నేలం 
బడి కొండొక వడికిలేచి వాష్పాంబువులం 
దుడుచుకొను చెలుంగు కుత్తుకం 


దడ (బడ శోకాగ్ని హృదయధామము!గాల్పన్‌. 


పసిండి కందని చాయ = యిభందు మలంచు 
దేహ బల మెల్లి చెందు గడించెనయ్యః? 
అన్న పానీయములు లేక యటమటించి 
శల్య చర్మంబులను వీడి చనితె తండ్రి : 


కుటిలుండ 'ఘోరకల్మష విఘార్గ మలీమస మానసుండ నే 

నిట కరుడెంచుటంగని సహింపక ప్రాణములం ద్యజించితే 

కటికి విసంప్ప ద్రావకము గ్రక్కున గ్రోలియనుంగుం దండ్రి! ని 
న్మ-టకట ! పొడు కన్నులను గాంతునటయ్య యిం కెన్న(డేనియున్‌. 


దోసిలియొగ్గి సీదుపదతోయరుహంబుల వేండుచుంటి, వి 
శ్వాసము నాపయింబొడమ - వర్ణిత గర్వముతోడ; నింక నా 
చేసిన దోసముకా సయించి చిత్తమునం బురిగొన్న పాప సం 
శ్రాసము నెల్ల మాన్ని కరుజారసదృష్టిని (బ్రోవవా ప్రభూ ! 


తది 


ధర్శదీ క్ష 


తడయక (ప్రాణ దైవతముః దస్పక బంభవిము కుం జేసి పు 
(తుండు గొనివచ్చు నిప్పుడని (మోండయి యున్న మనంబు మొగ్గలం 
దొడుగం బ్రితీక్ష సల్పెడు ననుం గడుపారంగ( గన్న తలి కే 
(a) 
వడువున వింతు నియ్యశనిపాత భయంకరవా ర్త భూపతీ | 


సమ్మదా(శుల( ద్వత్సదాబ్దముల( దడుప 
గాఢ విశ్వాసమున వియోగంబు నోర్చి 
బ్రతికియున్న నా తల్లి యీవాల్త్ర విన్న 
గుండె దీల(గ మరణింస కుండునయ్య ! 


నను దయ(జెంచి పెద్దగనొనర్చిన కూరిమి తండ్రీవైన నీకా 
ఘనతర పృణ్యమూ ర్తీని నకల్మష చిత్తుని, జంపుకొన్న యీ 
చెనటి కశేబరంబును నిసీ : తుదకుం గనులారం గాంచునే 

జనకమురై న; నింకొరులు చూడంగలారను మాట సెల్లునే ? 


జనకవాక్సాలనం బొనరింప వనులకు£ 
జనిన రాముని గన్న ఘనచరిత్ర 

పిత్రాజ్ఞమై జనయిత్రి ఖండించిన 
పరశురాముని గన్న పరమధీర 


కిలా 


అను తాపము 


తండ్రికోరికం దీర్చ? డాం బెండ్లి మానిన 
ag) 
'దేవవతుని గన్న పావనాత్మ 
తనయొవనంబును తండడ్రికర్చించిన 
పూరునిఃంగన్న భూభువనవంద్యు 


భరతధా(త్రీమ తల్లి; తత్పరమరత్న 

గర్భమున. బుట్టి కటకటా : కన్న తండ్రి 
(పాణములు గొన్న నా వంటి పాతకునకు 
నిహాసరవిదూరునకు నింక నేటి (బ్రదుకు ? 


తండ్రి యసువులంగొన్న పాతకి యటంచు 
నన్ను విషకీటకంబును గన్నరీతి 

జగము నీచముగా౭ జూడ నెగులు దక్కి 
ఆయయొ ! యెటులుందు మొండికట్టియ విధాన. 


మ్రూంకునం బుప్ని పుట్టిన మాడి. గాఢ 
కలి కలుషమెల్ల నా యందు గలసిపోయి 
కూల దోసెను దుఃఖాగ్నికుండ మందు 
నాయనా : లేచి (ప్రోవవా యా యథాగ్యు. 


షా 


ధర్శదీ త 


ఈ విధిదేహముకా విడిచి యేగిన నీకయి గోడు సెందనా ? 

చావ6గ సిద్ధమౌ జనని చావునకై మది గ్రుంగి పోదునా ? 

యీ వసుధాసలి౯ జనములెల ను దూరంగ నెగు సీగులం 
థి యం ణి గి 

బో విడనాడి కాలమును బుచ్చుదునా ? యొక లేకిపోలికన్‌. 


శాంతిని జెందునే పటు విషాదకఠోర దవాగ్ని దగ్గ హృ 

త్సంతత తాస; మీ పయిం బ్రసన్నములయ్యెడునే దినంబులం 
చెంతయు నెల్లు రాలుపడనేడ్చె నతండు ; తదీయమౌొ శిలా 
స్వాంతమెటుల్‌ |ద్రవించెనొ ? యసాధ్యము తెల్చంగ నెంతవారికిన్‌. 


తలనుద్రుంప జీవము వోక తన్నుకొనెడు 
మొండెము విధాన నేలపైల బొరలి పొరలి 
య(కుజల కళ్ళ్మలంబై న యకీయుగము 
మొగిడిచి మెడందలో బిట్టు. బొగులు నత(డు. 


9౦ 


శాంతి సం చెశము 
5 


చదలేటి కెరటాల చాలునం బొదింగొన్‌ 
తేలియాడెడు హంస జాలమనంగ. 
సౌబగారు రేచాన కబరీ భరంబున. 
జెరివిన జాది కొవ్విరు లనంగ 
జిలుగు మబ్బుల నీలి చీరపయికా మేల్క 
డాని మించు జరీబుటా అనంగ 
కాలమణీ వణీగ్గగనా పణంబున 


దళ తళలాడు ముత్యంబు అనంగ 


సకలజీవనయన చాతక పం క్తికి 

శీతలాంబు విందుపాత మనంగ 

మినుకు మినుకు మనుచు మింటరెక్కొాని పొళ్ళె, 
ఒడలు పులకరింప నుడుగణంబు. 


రాజ గృహప్పరి కనతి దూరంబునందు , 
శాంతిదేవత నాట్యంబు సలుపునట్టి 
వేణు వనమును భిక్షుక వితతి తోడ: 
బావన మొనర్చె బుద్ధుడు భద్రమూ ర్తి. 


ణా 


ధర్శద్‌ి తు 


భంగ భంగములం బొంగి (ప్రత్యహాంబు 
ఛెర్యు కూలంజుం గోయు నుత్క. బవిషాద 
es 

నడి దదింపంగ6 జేయునం చెదం దలంచి 


చనె నజాత శటత్రుండు బోధిసత్తు్యుకడకు. 


కటికి రాగుండియగల కసాయికి నైన 
జాలిం బుట్టించు ప్రసన్న రేఖ 
సంసరణకే శ జలరాశి మునిన 
7 # a 
జీవుల నెల్ల రక్షించు కరుణ 
తన [ప్రాణములు గొనం దలంచు కర్క..శునై నం 
జరునంబు లాడని వదమశాంతి 
కలి కల్మషౌాఘాంధకార నిర్మూలన 
- చణమైన బ్రహ్మ తేజంబు డ్‌ంబు 


వదన పద్మంబునం దుట్టి పడుచునుండ ( 
బరమ బోధామృతము శిష్య వం క్రికెలమిం 
బంచు జగదేకగురు భగవాను పదము 
అంటుచు నజాత శత్రుం డత్యంత భక్తి 


శాంతి సం చేశము 


“ ముక్కాలి ముదుకండై స్రుక్కుతండ్రీని దుర్వ్యు 
ధా రాజధానీ వా _స్త్రవ్యు సలిపి 
జగ దేకసాధ్వి మా జనని యళోధరా 
దేవి వియోగ విధేయసేసి 
ధారుణీ పాలన తాత్పర్యమను పరా 
ధీనవృ త్తికి స్వస్తి చేట పజచి 
కంటకావృత భయంకర కాననంబుల 


దేహ మెండంగం రసో డీక్ష నెఅపి 


సంసృతి నిషజ మూనవ సమితీః (బ్రోచు 
| (2 

శాక్యముని ! బుద్ధగురుదేవ : సకల కలుష 

దావ పావక కీలికా దగ్గ హృదయు 

నన్ను. గరుణీంప వే నిన్ను నమ్మినాండ. 


కరుకా దుగ్గపయోధి ! త్వత్చద దళత్క౦జాత యుగ్మంజు = ఆ 
మరణ౦బుకా మబువంగం: జాల; నను దుర్మార్గుకా డయాహీను, దు 
సర పాపాబ్షిం దరింపంజేసి దరిజేర్చ౯కా నావయెవ్వారు ? మూ 

ధి ధి 

గురుపాదుండవు నీవు దక్క ; మునిరాట్కోటీర భాస్వత్చదా ! 


౪౩ 


ధర్భుదీ త 


దుర్మార్గుకా గుణహీను గుక్సితమతికా దుష్టాత్ము ని౯ "ఘోరదు 
ష్కర్ముకా నన్ను గులాము. జేసికొని వీ(కకా సర్వపాపొఘముల్‌ 
ధర్మాత్ము౯ నయశీలునిక జనకుని దాక్షీణ్య వారాన్నిధికా 
నిర్మూలింపంగం జేసె జీవకరుణా నిర్జీద్ర : యింకేమనన్‌. 


నన్ను. గన్నతల్లినా పాలి కల్ప వ 

ల్లీ మతల్లి పుణ్య లీలంజెల్లి 

ఓక్క యంగలోనం జిక్కించుకొని ప్రాణ 
సతి నలంకరించె పరమపదము, 


నా కిక నరకంబే గతి 

భూకంపమురీతిం బూర్వ పుణ్యమునెల్ల కా 
బోకొర్చెను పిళృఘాతుక 

భీకర దుష్కృత్య మిటుల ; విశ్వజనీనా ! 


మమతల బాజంద్రోలితివి ; మారుని మాయల గెల్చి నిత్య సౌ 
ఖ్యము ఘటియించు మోక్షసదమందితి ; సంసరణాంబు రాశిలో 
న మును(గు జీవరాసుల కనారత భద్ర సధమ్మూజాటు, నీకా 
విమలచరిత్ర : గౌతమమునీ  అలతికా గొనియాడ నేర్తునే ! 


౪9g 


ఛాంతి నం బేశము 


భన భయ వారకంబులు భవత్క్మ్యృతబోధము hse 
దవిలి త్వదీయ పాదములదండ సుఖించుచు మిన్నుముట్టు త్వక్‌ 
(ప్రవిమల శిష్యకోటి పదపాంసు లవంబున కే విధంబుగకా 
భువన తలప్రశ స్త! సరిపోలుదు ద్రోహిని కళ్ళలాత్ముండన్‌. 


అంబుధి. బోలు నీదు హృదయం బినవద్యము ; త్వత్రపూత భా 
వంబులు పుణ్య దృష్టియును వారిద సం క్తి నతిక్రమించి, అ 
య్యంబరమంటు, దోష రహితాత్మక : నన్ను6 బునీతుంజేసి ప్రే 
మంబున నేలుకోగదవె? మామక దోషములెల సె6పవే: 


ల 


రమాదార గుణాకరా : నయన నిర్వాణంబు గావించు సు 

స్థిర సౌభ్యామృతమూ ర్తి నిన్విడచి యక్షీణవ్యధాగాధ సం 
సరణాంభోనిధి నెట్టు దోంగెదను నన్మన్నింపవే” యంచు ద 
చ్చరణ ద్వంద్వము రా సుతుండు గడిగెకా జాల్గొన్న కన్నీటిచేన్‌. 


జ క్రల్ర(గకు మన్న డెందమున. గాలసముద్రము నెంత వారీకిజా 
దలమె తరింప(గా ? సరమదారుణ పాపళమశ్చయంబు, ని 
న్నలమంగ నట్టులయ్యెను భయంబును మానుము ; నిర్వికల్చ్బమై 
(a) Ce 
యలరెడు ధర్మ తేజము త్వదంధత మాన్సి సుఖంబు నిచ్చుతన్‌. 


భర్భదీ తు 


కడలి గర్భంబునకా మాటు వడినయట్టి 
మొ _క్తికంబులవంటి సన్మాన్య చరితు 
లెందరీ ఢారుణీస్థలియం దడగిరొ ? 
చంచలంబై న జగతి శాశ్వత మెదోయి ! 


క్షణమున నశించు భౌతిక సర్వభోగ 
భాగ్య శంపాలతకు కలవర మదేల ? 
ప్రణయ రనముగ్గు జేయ న్స పత్నియెన 
ననునరింపదు నిన్ను6 బ్రాణాత్య యమున, 


జలధి మేఖలయను మహో సత్రశాలం 
దగిలి విడసిన మానవాధ్వగచయంబు 
నేండు గాకున్న తేపైన వీడవలయు . 
గాలిమేడల నింతలో. గట్ట నేల 2 


తీరని కామ్యతృష్ష జగతిం గల జీవుల పచ్చి నెత్తురుల్‌ 
వారక క్రోలుచుకా గలుష వాగురలంబడి మృత్యుదేవతా 
దారుణ దంషికా క్రకచదర్శన మొనపు డొర: దురనుల్‌ 
Ey జ 
ధీరత (బాసి వాచజచి. దిగ్రృమ౭జెంద ఫలంబు గల్లునే ? 


౪కు 


శాంతి నం బేశము 


దిలిమి దుర్గంబు నాధించువానికం యె 
మనసు స్వాధీనమందుంచుకొనెడు వాండు 
ఘనుండు గావున ధర్మమార్గంబునందు 
దుడుకు మనసును శాంతితో నడుప్పమన్న. 


అలఘుదయా సత్యంబుల 
వలనకా దోషమున కొదవు. బ్రాయశ్చీత్తం 
బలసియు సొలసియు నెమ్మది 


గల(గంగ నే లన్న శాంతి. గాంచుము దిుద్ధిన్‌, 


పరితాపం బెవం డొందుం జేసిన మహా పాపంబు గుర్తించి; ఆ 
నరు౭డింకళా దన జీవితంబునను స్వప్నంబందునకా పాపప్పం 

దెడువుం |దొక్కక ధర్మమూ ర్తియగు ; శాంతిం దొందుంగాత౯ా త్యదం 
తర దుఃఖానల తాపమంతయు ; ననంత పీతి సంధిల్లుతకా, ” 


పరమ నిర్వాణ పద పట్టభద్రుండైన 
బుద్ధముని చంద్రు గీ ర్లించు ఫొలుప్పందో(ప 
మందమారుత లాలనామందమధుర 
వేణునాదో క్రి వనలక్ష్మీ 'వెల్లివిరిసె, 


ఇ 


ధర్హాది తు 


శగనవాణి మహాపేమ గొరవమున 


| 


బసముత్వ్యాల జలు వరించినటు 
ae ర్న ap) 
అపలక౯ా రాత హిమబిందు పటలియ పుడు 


జో 


మెద సంకల్పుండగు బుదు శిరముపెన, 
థి ద య 


